అథ ఏకోనతింశో %ధాశయః 
ఆదిసృష్టి వర్ణనము 
శౌనక ఉవాచ! 


శుతం మే మహదాఖ్యానం యత్త్వుయా పరికీర్తితమ్‌। 
సనత్కుమారకాలేనయనసంవాదం పరమార్దదమ్‌ | |1 


అతో% హం (శోతుమిచ్చామి యథా సర్గస్తు బహ్మణః | 
సముత్పనన్నం తు మే [బూహి యథా వ్యాసాచ్చతే శుతమ్‌||2 


శౌనకుడు ఇట్లు పలికెను- 


సనత్కుమారవ్యాససంవాదము పరమపురుషార్లమగు మోక్షమునిచ్చ 
గొప్ప గాథ. దానిని నీవు కీర్తించగా నేను వింటిని (1). బహ్మనుండి 
ఈ సృషి ఉదృవించిన తీరును నేను ఈ పైన వినగోరుచున్నాను. 
నీవు విషయమును వ్యాసుని నుండి వినియుంటివి. దానిని నాకు 
చెపుుము(2). 


సూతు ఉవాచ! 


మునే శృణు కథాం దివ్యాం సర్వపాపప్రణాశినీమ్‌। కథ్యమానాం 
మయా చితాం బహ్వరాం శశుటివిస్తరామ్‌ | |3 


యశ్రైనాం పాఠయేత్తాం చ శృణుయాద్వా%ప్యభీక్‌ష్టశః | 
స్వవంశధారణం కృత్వా స్వర్గలోకే మహీయతే।|4 


పధానం పురుషో యత్తన్నిత్యం సదాసదాత్మకమ్‌।| పధానపురుమో 
భూత్వా నిర్మమే లోకభావనః || 5 


సారం సర్వభూతానాం నారాయణపరాయణమ్‌।| తం వై విధి 
మునిగశేష్ష బహ్మాణమమితౌజసమ్‌।||6 


యస్మాదకల్ప్ప్పుయత్కుల్పాన సమగాశుచయో యతః। భవంతి 
మునిశారూల నమన్తసై*శష్మ స్వయంభువే। |7 


తసై*ష్మ హిరణ్యగర్భాయ పురుషాయేశ్వరాయ చ| నమస్కృత్య 
(ప్రవక్ష్యామి భూయస్సుర్ణమనుత్తమమ్‌ | |8 


(బహ్మా (సప్టా హరిః పాతా సంహర్తా చ మహెశ్వరః। తస్యసర్గస్య 
నానో స్తి కాలే కాలే తథా గతే|| 9 


సో% పి స్వయం భూర్చుగవాన్‌ సిసృక్షురి3విధాః ప్రజాః | అప ఎవ 
ససరాదౌ తాసు వీర్వమవాస్ఫృజత్‌||10 


అపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః | అయనం తస్య తాః 
పూర్వం తేన నారాయణఃస్మృతః।| 11 


హిరణ్యవర్తమభవత్తదండముదకేశయమ్‌। తత జజ్లే స్వయం [బహ్మా 
స్వయం భూరితి విిశుతుః। | 12 


హిరణ్యగర్పో భగవానుషిత్వా పరివత్సురమ్‌| తదండమకరోడ్దైాధం 
దివం భూమిం చ నిర్మమే।|13 


అధోజథోర్వ్వం ప్రయుక్తాని భువనాని చతుర్హశ | 
తయాీాశ్శృకలయిీర్మధథ్య ఆకాశసృజత్రుభుః। | 14 


అప్పు పారిపవాం పృథ్విం దిశశ్చ దశాధా భువి | తత కాలే మనో 
వాచం కామకోధావథో రతిమ్‌ || 15 


మరీచిమత్యం గిరసౌ పులస్త్వం పులహం [కతుమ్‌। వసిష్టం తు 
మహాతేజానో్ఫో%సృజత్సప్త మానసాన్‌ || 16 


సూతుడు ఇట్లు పలికెను- 


ఓ మునీ! సకల పాపములను పొగొట్టునది, చిత్రమెనది, 
గంభీరమగు అర్హముగలది, ప్రఖ్యాతిని గాంచిన విశేషములు గలది 
అగు దివ్యగాధను నేను చెప్పుచున్నాను. నీవు వినుము(3). ఎవడైతే 
ఈ కథను పరింపజేయునో, లేదా పలుమారు వినునో, వాడు తన 
వంశమును నిలబెట్టుకొని స్వగలోకములో మహిమను గాంచును(4). 
ఎది పధానమో అదియే పురుషుడు అదియే నిత్యము. ప్రధానము 
కార్య కారణరూముగా నుండును. ఓ మహర్షీ! లోకమును నిర్మించిన 


పరమేశ్వరుడు జదప్రకృతిగను, మరియు చెతనపురుషుడుగను 
తానే అయి, సర్వభూతములను సృష్టించినవాడు, నారాయణుని 
శరణు బొచ్చినవాడు, సాటినలేని తేజస్సు గలవాడు అగు 
ఆ(బహ్మను సృష్టించినాడని తలుసుకొనుము(5,6). ఎవనినుండి 
[బహ్మగారు కల్పుములను సృష్టించెనో, సర్వప్రాణులు ఎవరినుండి 
ఉదృవించునో ఎవడు స్వతంత్రమగు సత్తగలవాడో, అట్టి 
పరమేశ్వరునకు నమస్కారము(7). చేతనపరం[బహ్మకు, 
మయోపాధికుడగు ఈశ్వరునకు మరియు పఏధమజీవుడగు 
హిరణ్య్వగర్పునకు నమస్కరించి నేను సర్వశేష్టమగు సృష్టిని 
గురించి మరల చెప్పగలను(8). సృష్టిని చేయువాడు 
బహ్మఅనియు, పాలించువాడు హరి అనియు, సంహరించువాడు 
మహేశ్వరుడనియు అనబడును. కాలము ఉండే సృతియందు 
కాలము తొలగిపోయే పళయమునందుఈ సృష్టకి మూలము 
మరియొకరు అేరు(9). స్వయముగా పకటమైన పూజ్యుడగు ఆ 
హిరణ్యగర్భుడు వివిధపాణులను సృృష్టించగోరి మున్ముందు నీటిని 
మాతమేసృష్టంచి వాటియందుతన శక్తిని నింపెను (10). 
జలములకు నారములు అని పెరు జలములు 
నరుని(పరమేశ్వరుని) సృషా పూర్వము ఆయన వాటియందు 
నివసించుటచే, ఆయనకు నారాయణుడని పెరు వచ్చినది (11). 
జలములో నిక్షిప్తము చేయబడిన ఆ తేజస్సు బంగరు వరముగల 
(తేజోమయమైన) అండము అయొను. దానియందు స్వయముగా 
[బహ్మపుటి స్వయంభువుడు అనిప్రఖ్యాతిని గాంచెను(12). ఆ 
హిరణ్యగర్స([బహ్మ) భగవానుడు అచటనే సంవత్సరముకాలము 
నివసించి ఆ అండమును రెండుగా చెసి స్వరమును మరియు 
భూలోకమును నిర్మించెను(13). కింద పెన కలిపి పదునాలుగు 
లోకములు ప్రవర్తిలినవి. సర్వసమర్హుడగు బహ్మ ఆ రెండు 
ముక్కల మధ్యలో ఆకాశమును సృషించాను(14). అచట 
కాలక్రమములో నీటియందు తేలియాడే భూమిని, ఆకాశమునందు 
పది దిక్కులను, మనస్సును, వాక్కును, కామకోధములను 
మరియు సుఖానుభవమును సృష్టంచెను(15). గొప్ప 


తేజశ్శాలియగు ఆ [బ్రహ్మ మరీచి, అథి, అంగిరసుడు, పులస్తుడు, 
పులహుడు, క్రతువు, వసిషుడు అనే ఏడుగురు మానసపుతులను 
సృష్టించెను(16). 


సప్త |బహ్మాణ ఇత్యేతే పురాణ నిశ్చయం గతాః | 
తతో%సృజతునర్పహ్మా రుదాన్‌ కోధసముదృువాన్‌| | 17 


సనత్కుమారం చ బుషిం సర్వేషామపి పూర్వజమ్‌ | సప్తదైతే 
పజాయంతే పశ్చాదు.దాశ సర్వతః | |18 


అతస్సృునత్కుమారస్తు తేజస్సుంక్షిప్య తిషతి | తేషాం సప్త 
మహావంశా దివ్యా దెవర్గిపూజితాః || 19 


పజాయంతే |కియావంతో మహార్షిభిరలంకృతాః | 
విద్యుతో%ిశనిమేఘాంశ) రోహితేందధనూంషి చ।||20 


పయాంసి చ ససర్జాదాౌ పర్తన్యం చ ససర్గ హ| బుచో యుజూంషి 
సామాని నిర్మమే యజ్ఞసిదయే ||21 


పూజ్యాంసై#;రజయనైవానితేేవమనుశుశుమ | 
ముఖాదైెవానజనయతితరాంశెవాధ వక్షసః | 


(ప్రజనాచు మనుష్యాన్వై జఘనాన్నిర్మమే %సురాన్‌ ||22 


ఉచ్చావచాని భూతాని గా(తెభ్యస్తస్య జజ్ఞిరే | ఆపవస్య ప్రజాస్సరం 
సృజతో హి ప్రజాపతేః ||23 

సృజ్యమానాః ప్రజాశ్షైవ నావర్దంత యదా తదా! ద్విధా 
కృత్వాత్మనో దేహం (స్తే దైవ పురుషో భ**వేత్‌||24 

సస్ఫృజే% ధ పజాస్పరాాా మహిమా వ్యాప్య విశ్వతః। 
విరాజమసృజద్విష్టుస్సు సృష్టః పురుషో విరాట్‌! |25 


ద్వితీయం తం మనుం విది మనోరంతరమేవ చ | న వైరాజః 
(పజాస్సర్వాస్సుసర్ల పురుషః ప్రభుః। |26 


నారాయణవిసర్గస్య ప్రజాస్తస్యాప్యయోనిజః | ఆయుష్మాన్‌ కీర్తిమాన్‌ 
ధన్యః [పజావాంశాాభవత్తతః|| 27 


ఇతేేవమాదిసర్గస్తే వర్ణితో మునిసత్తమ। ఆదిసగ్గం విదిత్తైవం 
యధేమాం |పాప్నుయాధతిమ్‌।||28 


ఇతి ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం ఆదిసగ్గవర్గనం 
నామ ఏకోన తింశో%ధాయః(29). 


వీరు పురాణములో సప్తబహ్మలు అని |ప్రఖ్యాతిని పొందినారు. 
తరువాత ([బహ్మ కోపమునుండి ఉదయించే రుదులను 
సృష్టించెను(17). బహ్మ అందరికంటె ముదంగా 
సనత్కుమారమహర్షిని సృష్టించెను. తరువాతనే సప్తర్తులు, 
రుదులు మరియు సర్వము సృషాంచబడెను (18). 
ఇందువలననే, సనత్కుమారుడు తన తేజస్సును కుదించుకుని 
యుండెను. ఆ ఎడుగురు బుషులకు (ప్రకాశవంతములు, 
దేవతలచే మరియు బుషులచె అలంకరించబడినవి అగు ఎడు 
వంశములు ఉదయించాను. తరువాత ఆయన ముందుగా 
మెరుపులను, పిడుగులను, మేఘములను, సంధ్వను, 
ఇం[దధనసును, జలములను సృష్టించి, యజ్ఞములు సిదించుట 
కొరకై బుగ్వేద, యజుర్వేద, సామవేదములను నిర్మిచెను(19-21). 
మానవులు ఆ బముగ్యజుసృామవేదముల ద్వారా పూజ్యులగు దేవతల 
నారాధించినారని వేదమదమంతములలో వినుచున్నాము. 
ఆయన ముఖమునుండి దేవతలను, వక్షః:సలమునుండి 
పితృదేవతలను, సంతాన ప క్రియచే మానవులను, పొత్తి కడుపు 
భాగమునుండి రాక్షసులను నిర్మించెను(22). జలము నుండి పుట్టి 
పజాపతియి పజలను సృష్టంచిన (బహ్మయొక్క 
అవయవములనుండి చిన్న-పెద్ద [ప్రాణులు పుట్రినవి(23). ఈ 
విధముగా సృష్టించడిన [పపాణులు ఎప్పుడైతే వర్గిలలేదో, అప్పుడు 
ఆయన తన దేహమును రెండుగా చేసి ప్రీ మరియు పురుషుడు 
ఆయిను(24). తరువాత ఆయన విశ్వమునువ్యాపెంచి 
సమస్తపాణులను సృష్టించెను. విష్ణువు విరాట్‌ ను సృషుంచెను. ఆ 
విధముగా సృస్టిచబడిన ఆ విరాట్పురుషుడే రెండవమనువు అని 


తెలియుము. ఆయననుండియే మన్వంతరము ఏర్పడినది 
సర్వసమర్పుడగు ఆ విరాటురుషుడు సకల (ప్రజలను 
సృష్టించెను(25,26). నారాయణుని విశేషస్ఫుష్టి యగు ఆ 
మనువునకు కూడ సంతానము కలిగిరి. అయోనిజాడు, 
ఆయుష్ముంతుడు, కీర్తిమంతుడు మరయు ధన్వుడు అగు ప్రజాపతి 
ఆయననుండి ఉదయించెను(27). ఓ మహర! ఈవిధముగా నేను 
నీకు ఆదిస్పృష్టిని వర్గించితిని. ఈవిధముగా ఆదిస్సష్లిని 
తెలుసుకొన్న వ్యక్తి తనకు అభీష్టమైన పుణ్యగతిని పాందును(28) 


శి శివమహాపురాణములో ఉమాసంహితయందు ఆదిసగ్గవర్గనమనే 
ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29). 


